సమస్యాపూరణ 


రావిపాటి లక్ష్మి నారాయణ 


వ్‌ 


రావిసాటి ౬క్ష్మీ నారాయణ 


చొలికూప్ప 


1957 


1000 తుమ, 


వెలు 0్ర-50. 


రి 
గ 
తొలిపలుకు. 

సమస్యాపూరణ యనగా పద్యముయొక్క_ నాల్లవ 
పాదము నీయగా మొదటిమూడు పాదముల పూ వేయుట. 
సాధారణముగా సమస్యకు సహజమైనట్టిదియో, విరుద్ధార్గము 
కలిగినదియో నికట మైనట్టిదియో విపకీతిమైనదియో యొక 
యర్ధముండును. దానిని సరియగు నర్గముండునట్లు పూరింతురు. 
కొం సమస్యలు కఠినములుగను. దువ్క్మ-రపాసములుగను, 
వృ త్తములుగను నుండును, కొన్ని సులభములయి కందాది 
పద్యములుగ నుండును, పూర్వకవులు హృద్యములుగ 
పూరించిన సమస్య లెన్ని యోగలవు, “కప్పను గనినంతి పాము 
గడగడ వడశెన్‌ 'అను సమస్యను “*వెం/కప్పను గనినంత పాము 
గడగడ వడకెన్‌ ” అనియు, “సతిసతి గలియంగ పురువసంత? 
గలిగెన్‌ "అను దానిని “పతి సౌధవ,సతి సతిగలియంగ పురున 
సంతతి గలిగన్‌ ? అనియు “రాతిని సూర్యుండు నిప్పురవగలు 
గురిసెన్‌ ” అను దానిని “చె త్రిమున మాసపుక్‌ శివ/రారతిని 
సూర్యుండు 'నిప్పురవలు గురిసెన్‌౫ఐ అనియు కుందేలును 
గోడిపిల్ల గుటుకున [మింగన్‌ ” అను దానిని “ఆ/కుం బేలును 
గోడిపిల్ల గుటుకున (మింగెన్‌ ౫ (అకును "బేల ను) అనియు, 
"కోడిని _బాహ్మణుకు నొక్క_గుటుకున (మింగెన్‌ ” అనుదాఒని 
“ప |క్రోడిని (ౌహ్మణుడు నొక్క-_గుటుకున (మిం7న ౪ 
అనియు, “కుచముల దఆ7క్‌ మగండు కూరలకొఅవై) అను 
దానిని “లికుచముల దజగ”గ౯ా మగండు కూరల కొట? 
అనియు (లికు చములనగా నిమ కాయలు, * స్తనములు లేని 
పూరుముడు సం స్తవనీయుడుగాడు పృధ్విలో? యను డానిని 


(ii) 
“వాక్స తీ స్తనములు లేని పూరుషుకు సం స్తవనీయుడుగాడు 
పృథ్విలో' (వాక్సకీ, స్తనములనగా సంగీత సాహిత్యములు) 
యనియు హృద్యములగు పూర్వకవ్రల పూరణ లెన్ని యో 
గలవు “కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెక్‌ ”అనుదానిని 
తెనాలి రామకృష్ణుడు “రంజన సిడి పాండవు లరి/భంజను ప 
విరటుగొల్వ బాల్చ్పడి రకటా/సంజయ విధినేమంభును కుంజర 
యూధంబు దోమకుత్తుక జొచ్చెన్‌”” అని చేసిన పూరణ 
సు ప్రసిద్ధము, “కాకర పూల్‌ పూచి నిమ్మకాయలుగాచున్‌ ” 
అను దాసిలో కాకర” యను దాని నొక ,సీ నామముగా 
చెంచుకొని, నిమ్మ చెట్టుకు నీరుపోనిన యెడల నో కాకరయను 
చేరుగలదానా, పూలుపూచి నిమ్మకాయలు గాచున్‌ యను 
పూరణ భాగున్నది. “స్సు గ్షీవుని యెడమకాలు శునకము 
గజచెన ౫ అను దానిని తోలుబొమ్మలాట పిదప పొగ 
పాటున వదలిన స్కుగీవుని తోలుభామ్మ శాలును (తోలు 
కుక్కకు (్రీకిగావున) కుక్క క్రఅచెనను పూరణ రమ్యము. 
సంధ్యావందన మా చరింపవలదా వాళీవిబంధంబులన్‌ *” 
అను సమస్యను “సంధ్యావందనమా, చరింపవలదా చాశీతి 
బంధథంబులన్‌ ' అని వీఆచి హృద్యముగా తిరుపతి కవులు 
చేసిన పూరణ (ప్రసిద్దము. ఎలుకలు తమ కలుగులోని శేరుగు 
నిడ్చెన్‌” అను దానివి చదరంగమాడునపు కుపయోగించు 
చేనుగాకొరము గల చిన్న కొయ్య బొమ్మను నెలుక లీడ్చె 
నను పూరణ? బాగున్నది, “మాతు మె లవుడాయ టంచు 
సుందరి వక్కౌాకాణ” అని బూగువలె గన్పకు దానివి యుద 
మునకు (శ్రీరాముడు వచ్చెను, ఓలవకుమూా-రా చూచెదమి 


జ(E్ట 


(111) 
యని సీత పల్కిశట్లు పూరించుట వృాద్యముగా నున్నది ఇవి 
గాక (కమాలంకారముతో నందముగా పూరించిన పూరణ 
లెన్ని యో గలవు. 


ఇక ద తపపలో గోలకొండ, మాలమఘుండ్కృ పూలదంకృ 
కా గుండ, యను పదముల ఛారణారముగా పూరించిన 
thre ధృతెరా న్య / సీసుతుకు తగోలో, కొండవ లెనుండు 

ఈ న! 

శ్షణమూలముండ ఏకను భండవంబున "గెబ్తారు పాండుసుతులు,/ 
ఉదరమున పూలదండ శే కొ త్తకుండి” (శేకు_ఒ తక_ఉండ,. 
అను పూర్వకవి పద్యము (వ్రసిజ్థము, 

సబుకోర్టు సిర స్తదారు పదనినుండి ఏరమించిన పీమ్మట 
గతించిన మూడు సంవత్సరములలో నేను పూరించిన సమస్య 
లలో నొక భతమును నిందు బొందుపజ్రచుచున్నాను, ఇందు 
లోని యుచితానుచితములను సవృదయముతో _ తెలియ 
చేపిన మిత్రులు విద్వశ్కంవి డాక్టరు టి. ఆక్‌. శర్శ్మగారికి 
గృవజ్ఞుడను. ఇందు కొన్ని పూరణబు నేడిమోలో సరస 
వినోదినిలో (బసాంణ గానింపబడినవి. రసజ్జు-,.ను నిందలి 
తప్పుల వదలి డఘొప్పుల గ్రహింప _బొర్థించుచున్నాను. 


= ఛశేడిమోలో ఒదువబడిన పూరణలు క్షే 


1 

2,  శేడియోలో నీయబడిన సమస్యలపూరణలు 12 

శి ఇతర పూరణలు 29 
నరసరావుపేట రావిపాటి లక్ష్మీనారాయణ 


1-7-67 JS గ్రంధకర్త. 


We) తి 


పండితాభిస్రాయు వం. 


(కవిస్మామాట్‌ శీ విశ్వనాధ సత్యనారాయణగారు) 


a 


ఛారతగర్భ రామాయణక ర రలు (శ్రీ) రావిపాటి 
లక్షీనారాయణగారు కొన్ని సమస్యలను పూర్తి రిచేసీన యీ 
(గంధమందందు చూచితిని. బాలురు ఆంధ్ర ఛావయందు 
మమకారము సెంపొందించుకొనుటకు ఆన్వయము తెలుగులో 
పొందించుకొనుటకు సమస్యలు చాల లాభపడును. ఊహాను 
వృద్ధిచేయును, 


ఈ (గంధము చాల ఉ త్తమమయినర్ని శ్రీ లక్షీ గానా 
రాయణక వి గారికి పర మేశ్వరు( డాయురారోగ్య సంపద 
లిచ్చు గాక, 


విశ్వనాధ సత్యనారాయణ, 


18— 56-67, 
బెజివాడ్మ 


విద్వచ్చిరోమణి, 
మదులపలి సత్యనాలాయణళౌత్త్రి. 
(oe he 
ఆం(ధ్రాధ్యాపకు(డు, 
యస్‌. యన్‌, యన్‌. కళాశాల, 
నరసరావుపేట. 


శ) రావిపాటి లక్షీ గృనారాయణ గారు శేవల నిరాడం 
బరకవి. అంతేర్భుఖవ్య క్షి, అకృతిమములై న (వసన్న తా న 
నిరహంకారతా_పినీతతలు ఏరి కాజన శ్రిసీద్దములు, అవి అంత్రర్వి 
లీన్మతిపుం్యడములవలె వీరి వదనమున కొక సాత్వికాలంకార 
తను చేకూర్చు చున్నవి. అని నేను వీకిని చూచినపుడెల్ల 
డలంచు-చుందును. 


ఇట్టి (పసన్నగువ్తకవియగు నీ లక్షీ నారాయణ 
గారిని దాని యర్హతకొలది మ్మదపుకీయ విశ్వవిద్యా 
ఆయము వారిచే 'విద్యా౯ా' పాఠ్యపు నకముగా నిర్గ 
యింపంబడిన వీరి “భారత్రగర్భ రామాయ ణ౫ మను నొక 
యుద్ద )థము బహిర్ముఖుల, గావించినది. గురు_శివ్య సము 
దయ మేధాసువర్గ మున కా కాలములో నికపోపలమై చెన్నా 
కిన యా |గంథరాజమును గూర్చి నేనిట వనరింవం బని వేదు. 
అయ్యది వ్‌ కూూలంకవమెన శ భ్రార్గన్యుత్చిశ్తులకు నిదర్శనము, 


iii 
ప్రి “స శ్వేశ్వర శతకము బహువిషయనివరణ 
పూర్వకముగా భ్‌ జాన వైరాగ్య పబోధకమై వి వి వేకులకు 
నిత్యపశ్రనీయ మగుటయీగాక పరిణత వయసులో పరిణతి 
చంపిన ఏరి యంతఃకరణములోని యాముమ్మ్‌క ఫలాభ్గికాం 
కొను వెలువరించుచు గణసీయమె వీరి సుగుణగణనియతను 
జాటుచున్న ది, హా 


ఇక సీ “సమస్యా_పూరణము' అను గ్రంథము. వీరి 
నవనవో న్మేషళలినియైన (పతిభా సంపదకుందార్కా-ణ మను 
టలో సందియములేదు. సమస్యలు సాధాగణముగా విక్రట_ 
అర... క్రి క్షి సా-సంభావ్యార్థములుగాం దోచుచుండును. అట్టి 
శాక సంగ తార్రములుగా మలచుకొని, పద్య పూరణము 
గావించి, పిండీకృత వాక్యార్థమును సద్భావముతో సంతరిం 
చుట విలక్షుణ ప్రతి భాకార్యమనుట శే సవాదయు(డును 
'వెనుకొడండు* 


రసాత్మకనాక్య మే కావ్యము, రమణీయార్గకశబ్ద మే 
కావ్యము. అను నాలంకాకిక శొఖామణుల సీళ్జశటెనుల 
దృష్ట్వా గరసభావసిర్భరమై, చమత్కృతిసంధాయకమై, 
సంపూరితేసమ న్యాక మైన ఇందలి యుక్కొాక్క పద్యమును 
నొక్క-క కావ్యమనుట యతిః యో క్రీకాదు, శ కావ్యత్వ 
ముగల యిందలి పద్యము లొకదాని కొకటి సంబంధము లేక 
వేశర్వేలుగనే యున్నవికదా!, అందున నిని ము క్తకములు 


iv 
ఇట్టి ము క్షకములతో నొప్పారు నీ చిన్నిపొత్తము ఆంధ 
వాజృయ మందలి కావ్యశాఖలో ఉ త్రమమగు ము కోక 
కావ్య మె హృద్య మై చేడు సరసుబగు పాౌధకులకు (కొమ్మావి 
పండువలె సామోత్క-రించుట కౌతుకాధాయకము. 


ఇందలి రమ్యమైన సమస్యలను, తత్చూరణములను 
చదివిన కవితాకుతూహులులకు కావ్యవిచి సై త్తి _ రసానంద 
ములు గలుగుటయీగాక, బహుముఖ భావనాబలమును, 
మేధాసంప త్తియు, బజెంపొంది సమస్య్యాపూరణద క్షతయు 
'జేకూరంగలదని నా విశ్వాసము, 


“సరస్వతీ (శుతిమహతాం మహీయ తాకు” 


మద్దులపల్లి సత్యనారా యణశొస్త్రి,, 
9—2-—1967. 


\ 


రేడియోలో జదువబడన పూరణళలం 


సమస్య, కొంటిని గంక్రణమ్ము తిలకము గరమ్ము 
నలంకరించెడున్‌ * 
పూరణ, ఊఉ జంటగుచుక్‌ వధూవరులు చక్క- ధ$3ించిరి 
కంకణంబులన్‌ | గంటి వారి పెండ్లి తిలకంబుల సౌరసి మెచ్చి 
ముక్క (కా! నంటి వచించె ని వరునికంకుకు బెండిలి 
కూతురైన. క ల్లంటిని గంకణమ్ము తిలక కమ్ము గరమ్ము| 
నలుకకించెణన్‌॥ 1 
సస్య, (వవరుంగాంచి వరూధినీిముఖము విధం సంబు 
గాశేమగుక్‌. 

పూరణ మః రనివంకోద్భవుడై న రాఘవ్రపయిన్‌ రాత్రిం 
చరుల్‌ భీవణా, రవముల్‌ సేసిరి తచ్చతుర్ణశ సవా సంచా 
మపహాసేనవే। గవినెన్‌ చె వై త్యవరూధినుల్‌ విఆిగి స్వారి ౦బం౦ె 
సూర్యాన నర్టాయ। _పవకుంగాంచి వరూధినీముఖము వి విధ్వంసంబు 
గాశేమగున్‌॥ ౨ 

సమస్య, మధురాయత్మ విరక్కచి త్రమిది. మా మర్యాద 
గాపాడునా. 


పూరణ మ॥ మధురన్‌ నాగమనీడు (దోహమతితో మ్మో 
CEE ౦భాడుదద్విధ ముం దత్సుకు డాలక్రించె, బితా 
(ేమాన్వితుండై' [a pen (బఢధనంబుం బొరింపదాకంయు చే సెన్‌ 
కోడు కి కిలో నన|్క-నెన్‌। మధురాయ త్త విర రచి తమిది 
మా మశ్యాద గాపాక్షనా॥ి 


సమన్య, అర్భాంగీకృతి భళ్లున చనిమె లంకాధ్య శు 
మౌనోద్ధతిన్‌ = 
వూరణ,శా॥ మూక్రంబూపుచు వాలి తారకు నచెకా బూబోడి. 
యే రావణున్‌,। వగ్ధింల్లంగనుగోరి స్నేహపు గృతిన్‌ సల్పంగ 
దై క్యేభ్యుడున్‌। వార్టింబోలిన స్పర్థ మానము? నన్‌ వంచింప 
బూ నెంగ చే। యర్థాంగ్నీ కృతి వ్యర్థమైచనియె లంకాధ్యశ్ష 
మౌనోద్దతిన్‌ ॥ 4 


సమస్య. లకీ శైనాధవ సింవావాహనల వాల్ల భ్యంబు 
సంధావ్యమౌ, 
పూరణ నా లమ్మీంగన్లోని సుంద శేశ్వరుడు సిలాగుక్షా 
వచించెం గడున్‌ | యత్మఘ్నిన్‌ మఆపీించు. దీపీయద 
మిోానాశీం బరాశ క్తి హై| మయ్మాభృత్సుత సోదర పీయముతో 
మాభర్త నాకిచ్చెనో। లక్షీ మాధవ సింహవాహనల వాల్ల 
భ్యంబు సంభావ్యమాy శ 
(యక్కమ్ని ట్‌ (దాకపండు) 
సమస్య, పతుంబుల్‌ తణచంచలంబులగు విద్వ_దాజ 
కూ-టంబులన్‌ * 
పూరణ శా దక్షత్వంబున రామలింగకోవి తోొల్పన్‌ 
శ్ర వమందుండి త్ర త్పతక్షుం౦బున్‌ విడి వై స్టవంబుగొని యంతన్‌ , 
రామకృష్ణా ఖ్యగృ;నమోణీ? సభాంగణంబునను రాణంజెంచె 
నత్యంతమున్‌ । పత్సంబుల్‌ కుణచంచలంబులగు విద్వ_దాజ 
కూటంయబులన్‌ 1 6 


3 
సమస్య, కన్యకు చేడు కన్నులట కల్చక వల్లి కి గన్న తల్లీ కిక్‌. 


పూరణ ఉ) మాన్యత "రెండు నేతముల మాతమునం గప 
జూ చునట్టి స! ద్ధన్య కుటుంబయుక్త యయ్యి తాగడు జల్ల గ 
లోక మెల్లసౌ । జన్య్‌త జూచున్టై మొడ, శర్వగణాధిపయు క్ర క్ర 
శె ల రా! | ట్కంన్యకు శేడుకన్ను లట, కొల్పకవల్లికి గన్న త ల్లీకిన్‌ | 


(శివునకు మూడు, వినాయకునకు "రెండు, పార్వతికి 
"రెండు మొత్త మేడుకన్నులు.) 


సమస్య. గురువారపు చూపుజూచె గోమలి విభునిన్‌, 


పూరణ కం॥ సురపుప్పకారణంబుగ 
నురుకోపము గనిన సత్వ నోదార్చుటనై 
హరి వచ్చె, విస్ఫులింగో 
ధ్ధురువారపు చూపుజూచె గోమలి వీభునిన్‌, 8 


(గురువారము = గొప్పగుంపు) 
సమస్య, శంకరుండునద్దు మాకుశెంతి కావలెక్‌ సదా. 


పూరణ [సుగంధివృత త్తము) వంక నేదొ చూపి (పక్కవారి పెకి 
దూకు చున్‌। శంక వ్రేక భీకరాణుక క్రి వృద్ధి చేయు చున్‌ | 

గొంక కెప్టు వైనికాళి గూర్చుచుండు లోకనా 

సంకరుండు వధ్గుమాకు శాంతికావలెన్‌ సదా, 9 


4 


సమస్య, నందస్వాంతేము చందమామ గనియున్‌ నంద(వ్రజ 
Le, 
పూరణ తొ బృందారణ్యమహీజ మధ్యమ హితోర్విం 
దన్ను గోపాంగనా, బృందం బర్చిలిగొల్య రాసమును సల్పెన్‌ 
డేవతల్‌ మెచ్చ రా కేందుజ్యోత్సను నందనందనుడు, శ్రద్ద క్యే క్వ 
ణో త్పావాజా। నంద స్వాంతము చందమామ గనియెకా 
నంద వ్రజ శేణి మై! 10 


సమస్య, డారము చెంత నుండినను (చాచుకు గల్లునె 
సౌమన సగముల్‌. 
పూరణ ఉ। సారసుగంధ శీతలము చందనవృకషుము నొద్దనున్న 
నా। హోరము పాలెయైన, శిరమందు నమూల్యమణి౯ా। 
వహించిన౯ | గారముతో దనుందొడన్రగా ధరియించిన 
"చెవ మర్దిమం! దారము చెంతనుండినను (దాచుకు గలునె 
= థి ౧ 
సౌమన స్య ముల్‌ | |] 


సమస్య, దల్తేపచి? విభవ, విక్రమ, బహుధాన్య థుందుఖి, 
ఇవి సంవత్సేరముల చేరు నిరిషా-మురాకుంక్ష 
ot ఓలుథి 
సూరించునది, 
ఫూరణ చం! అవనిజతో మహావిభవ మారగ విికమశాలి 


మైన రా; ఘువు డభివిక్సు డయ్యె బురి, గారముతో అంక 

వారితో, నవబహుధాన్య సంపద దనర్చ్క విభీషణ 

సోదరార్క-జుల్‌, పవనసుతుండ్తు గొల్వగ దివొకసదుందుఖి _ 
మోయు చుండగ క్యా 12 


స 


ర్‌ 


సమస్య. కలతో వై రముదప్పదా మనకు ఛాగ్యపాప్లీనై 
సోదరుల్‌. 


పూరణ మ॥ విలసద్భారతభూమిసోదరునితో చేర్పడ్డ 

తిమ్ముం డొగి౯, బాలిమేరందు దురా|కమించి మఘృుజుత్లో 

బోరాడగా బూనె, మి। కాలి సామంబున జెప్పిన౯ా వినడు 

పాకిస్థాలా ప్రభుత్వంపు మూ, కలతో నైరము దప్పదా మనకు 
భాగ్య ప్రాప్తికై సోదరుల్‌॥ 18 


సమస్య, సగము గుర్తుకువచ్చిన స్వష్నష మయ్యె, 


పూరణ 1॥ అలరి లాలించి పెంచిన యమ్మ ముడిని 
శేకుచాడిన బాల్యంపు (గ్రీడమొల్ల 
గాలగతి కొంత మజచిన కారణమున 
సగము గుర్తుకువచ్చిన స్వప్న మయ్యె, 14 
సమస్య, దత్తపది: దుందుభి దుర్మతి, నిరోధి, సర్వజిగ్తు, 


ఇవి సంవత్సరముల రు నింసారమురాకుంశ 
౧౧ దబధి 


ర చేశభ క్రి పరముగా పూరించునది, 


పూరణ నీ, విజయ దుందుఖినాదముల్‌ వెలయు శాత, 
దుర్శతిదురా|క్రమణములు తెలగుగాతి, 
కరు వనావృష్టివోవుత, ఖలవిరోధి 
సర్వజి త్తనుకీ ర్తి డేశంబు గనుత, 15 


6 


సమస్య, (శ్రీ లాల్‌ బవాదూరుశా స్త్రీ స్వర్షన్థుడెన వారమున 
నిచ్చిన సమస్య, *హారముకోనే మై మన మహార్ని శ 
ముం గృషిీ చేయ గావ లె౯ాూ. 


పూరణ ఉ। సారయనోధనుండు మనశౌొ స్త్రి దివంగతుగై న 
లోశుటుల్‌ | దీం దదట్టులుండగ, విచేశము పై వె వ, 
తిండి కా,ధారవపడం టిమాదమగు, దద్విధమారసి చేకంకు కా 


హోరముకోసమై మన మహార్నిశముం గృవీ.సేయ గావ ౯|| 6 
సమస్య. శాంత్రికొటుకై న మనదీక్ష సర్వరశ్ష, 


పూరణ, గీ! శాంతి సహజీవన విధాన సౌమనస్య 
భిక్ష, నిఖల్య మాజనావేే, రహిత 
కష, ధైర్యకుమాగ్నివకిక్ష, విశ 
శాంతికొఆ కెన మనదీక్ష సర్వరత, 17 


సమస్య, సుధికుభారతాన శాంతి శోభ్చిలుకా తన్‌ కై ష్‌ 


పూరణ (పంచచామరము) గుభ్మపద స్వయంసమృడ్గ 
న్లోన్రిలలా బరిశమల్‌ | విభాసిలంగ ేశరక్ష భ్‌ గాంచి 
మె 
స్‌ో 

సుభ భారతాన శాంతి కోభ్చిలుకా మనోజ్ఞ మై! 18 


ఛ్రారతీ। యభ్రాగ్యదాత గాంధి కోఢినట్టి రావురాజు 


7 


సమస్య, వంచక చకవరులకు చాపము పం డెడిరోజువచ్చెడి౯ 
జవానీ 


పూరణ ఉ॥ అంచిత సంధిసేయ జనునప్పు పరాభవఖన్న 
కృష్ణకి ట్ల టంచు వచించె కౌరి ఖలులైన సుయోధనముఖ్యు 

“'లెప్పుడులా! మంచి (గహింపబోవరుు రణం బనివార్యము 
శప్మా మాపొ యా। వంచకచకవర్తులకు ? ఇభాపము పండేెడి 
రోజు వచ్చెడికా 19 


సమస్య, లత్రలు పోవలె భారత వీతితలమున. 


పూరణ గీ! లతలు ఫలశాక్రవృతముల్‌ సస్యమంజు 
లతలు కావలె, దేశ సరమ ణోజ్య 
లతలు రావలైె, వెస నోగిరపుగొజత క 
లతలు పోవలె భారత క్షితితలమున 20 


సమస్య. దత్తప ఏ_మూౌడుు అటు, వడు పది సంఖ్యావా చక 
మలు. నిర్మీ తార్భము రాకుండ భారతార్గముగా 
పూరించునది. 


కో నశ జ్య sk ఇ క! 

పూరణ. గీ సంజయుండనేె ధృతరాస్త్ర సంధిసెడిన 
గీడు మూడు నీ నుతులకు శేమమాబు, 
ఛాండవ్రల శేడుగడ మాధవుండు గాన 


వారు పదిలమ్ము సుమ్ము (ధువమ్ము నమ్ము 21 


8 


సమస్య. సుధ పంటలుపండ (బజల మోభలు దీలుక్‌. 


పూరణ, కం॥ [వధ నాగార్జునసాగర 
సుధ లీవత్సెర మెపో టి నోభలా నానా 
విధముల ఫలించి యారధవ 
సుధ పంటలు పండ (_బజల మోభలు దీలున్‌. 22 


సమస్య, మొయిలు 'ప్రైపై న బులకలు భూమిపై న. 


పూరణ గీ బయలుపై మేఘములు గని వాన గురియ 
సస్యతృణలతాదులు పుట్టి జగతి పులక 
రించినట్లుండె నపుడు గన్పించె నిట్లు 
మొయిలు ప్క్మైపెన బులకలు భూమిపైన 23 


సమస స్య, (గ్రామములో సింహమగుచు గదలగవల యుళా 
పూరణ, కం॥ కామింతు మెపుడు శాంతినె 
వూమనముల కాని పరులు మాపై బడుచో 
భీమోవ్హామంబగు సం 
(గామములో నింహమగుచు గదఒగ వలయుకా లేక్తీ 


సమస్య, (వజలు కర్తలు భో కలు పగతి శకెపుకు 

పూరణ, గీ! పంచవ ర్రప్రణాళిక్రల్‌ (పజలు దమకు 
దాము ఘటియించు కొంచు స్వతం తముగను 
వ్యవ హరింప వీలగు (బజాస్వామ్యు మందు 
దైజలు కర్తలు భో కలు (గతి కెపుడ్తు. లిన్‌ 


9 
సమస్య. వరసనాట్యము దప్పదు _బదుకులోన 


పూరణ, గీ॥ జీవితము కష్టసుఖముల చేరిక సుమి, 
ద్వండ్యముల నోర్చి ముందుకు దరలవలయు , 
మసలవలె సిత పజుడె , మనుజునకు న 
యథ రాజా 
వరసనాట్యము దప్పదు _బదుకులోన, _, 26 


సమస్య. ద తపి; ;_ కధ వధ, స్వరము వరము నిర్తీ తార్థము 
రాకుండ రామాయణపరముగా పూరించున నమ్‌ 


పూరణ. గీ॥ అవధరింపుము లంక ధరాత్మజ గని 
రామ, 'వనమును చెకలించి, 'రావతసులను 


బవరమున నేల గూల్చి రావణుని గాంచి 


ఛాస్యరముగ దద్బురి గాల్సి వచ్చినాడ, ,. లిగా 


సమస్య, సీతినిజాయితీలుగల నేతల నెన్ని క చేయగా దగుకా 


పూరణ. ఉ।జాలి సమైక్యతల్‌ గలిగి సాక్షముగర్ల ని దేశభక్ణుల౯ా 
రాతిరియుం బవల్‌ కరము ర ఎంటా నో చేవ జా 
జ్యోతియె సావ్నీగా సలుపు ను త్రములై న పరోపకారులకా 
పీతినిజాయితీలు గల నేతల నెన్ని క చేయగా దగుకొ 29 


సమస్య. ద త్రపది ?_ శీరమ్యు తరమ్సు వరము, కరము, న్డ్‌ 
తార్థము రాకుండ న పూరించునది, 


10 


వరణ. కం॥ కురుసంగామంబున ఛీ 
కరముగ భీష్ముండు బదునొక దినములు మహా 


వానే 


నిరమున చేకాదశి దివి జేరె నమలుడై 29 


సమస్య. (శమించి మించువార బే పర్శాకమించు నారలుకా 


పూరణ. పంచ చామరము. సమంచితై క మత్య మెంచి, 
సంచరించుచుం బురో 
గమించుచుం బర్మిశమాళి గల్ల ల్ల పంటలెచ్చ ప్‌ 
(శమించశే (శమించునాక్రిశానులున్‌ జవానులు౯ 


శ్రమించి మించునార లే పరా(క్రమించు వారలులా $0 


సమస్య, పాదుకలకు భి న క్రిపరులు పట్టము కళ్లు, 


పూరణ. కం॥ మోదమున భరతు డగజు 
పాదుకలను చెచ్చి, భ కిభావముతోడళా 
గాదిలి, నతు లొనరుప ద 
త్పాదుకలకు భి కిపరుల్యు పట్టము కైకా gl 


సమస్య, సంతర్మాతులు జనులకు సౌఖ్యదములు 


పూరణ. 11 వృ్షళేతి పల్లవించు, పుమ్చీంచు మె 
పూవులు సువాసనల్‌ జిమ్ము, మావి జివురు 
డినుచు కోయిలల్‌ పాజెడి దీయగను, వ 
సంతర్మాత్రులు జనులకు సౌఖ్య దములు శ్‌ 


Jl 
సమస్య, "జై వాధీనములు పాచ్చు తగ్గులు జగలిక్‌ 


పూరణ కం భూవిభుల వల్ల పాండు 
త్యూవల్ల భసుతులు గల్సి నల్పిరి మఖ మా 


నాధీనములు హెచ్చు తగ్గలు జగతిన్‌, 8 


"= 
ఠా 
ఓ... 
= 
) 


| 


( 


రేడియోలో నీయబడిన సమస్యలు 


టపాల. 

సమస్య, దండము 'లెక్కు వెట్టి సరడార్హ నెదిర్చిరి 

వాంతి సె నికుల్‌ 
పూరణ. ఉ॥ వండిరి శాంతి సైనికులు వాగుల యుష్పును 
బెక్కు చోటులక్‌ | దండు 'గదల్ని యాంగ్ల సరదారులు 
వైళమ రా, నహింసయే , కౌండములై తనర్పగను గాంధి 
కటేంతక రీతి శాంతికో | దండము ెక్కుఇట్టి సరదా 
నెదిర్చిరి శాంతి చై సై నికుల్‌। 1 


సమస్య, విష్ణ బహ్మ మ హేశ్వరుల్‌ దిరిగిదో విశ్వాంత 
రికుంబులో 
పూరణ, శా॥ జిమత్వంపు నుష్యగహంబున జయ శ్రీగూడ 
రవ్యన్లు వో చినుల్‌ మువ్వులు శాన్ర్ర వేత్త త్రయు భిషక్‌ శిల్చుల్‌ 
ధరం జుట్టి కీ | తోష్లాదిత్య విశేషముల్‌ గనుటకై వో్యోమంబు 
నం దిర్లశే | విష్ణు (బహ్మ మహే హేశ్వరుల్‌ దిరిగిరో విశ్వాంతె 
రికుంబులో॥ 2 
సమస్య, శాకుల్‌ కోకిల ల్రేకమై యెనిరిపకుంబుం బరీశ్నీంచెక్షి 
పూరణ, వ్యా పోశెల్త లు విబేధముండు నొకొ కమ్యూసస్తి 
కాం7స్సులున్‌ | పీక్షన్ష శ తులు వారిభూమిపయి దండె త్తం 
భేద క్రియా | నికంబున్‌ విడనాడి వెన్క-కును జై సీయుల్‌ 
సనంజేమేశే | కాకుల్‌ కోకిల లేకమై యెఏరిపకు౦బుం బీ 
వీంచెడిన్‌ | క్రి 


13 


సమస e 06 గ్‌ ర్‌ నై 
(ముస కంటిని 9 అమ్ము. తిలకమ్ము గరమ్ము నలంక 
రించెడున్‌, 


పూరణ ఉ। ఒంట యాచు గంకణము నొడ్డున నుంచి సగ్రో 

వరాన వా! స్తింటి సుక ఈ యుంక నొక కాకము దానిని 
బీ 

గొంచు బోయి నె, న్వెంటనె దగ్గతా తిలకవృమీము పై నిడ, 

దన్ని యిట్లు నెలా | కంటిని గంకణమ్ము తిలకమ్ము గరమ్ము 

నలంకరింశెడిక౯ | 4 


మతి"ాక పూరణ. ఉ| అంటిన వ్రేమి బోతనయు నన్యులబోధ 
నరాంకిత్రంబు చే | ”౦౮౩కొనంగ నాతి గమక్షింపగ ఫాలముూ 
చేతి బూని వె। న్వాంటనె వాణి యేడ్చు చగుపించె, సరస్వతి 
కప్పు డెంశ్రయుక౯ా | గంటిని గంక్రణమ్ము తిలకమ్ము గరమ్ము 

నలంకరించెడికా ॥ 5 


(కంటియందు నీట్రబెందువును, అంటుటచే చేతియందు 
బొట్టుం దెను)* 


సమస్య. (పవరుం గోరి వరూధ్ధినిముఖము విధ్యంసంబు గాశే 
మగున్‌ , 


పూరణ. మ) (పవరుం గోరి కనెన్‌ వరూధిని యపారంబా తిర 
స్కార మా। నవలం గోరి తిరస్కృతిం గనిన గంధర్వుండు 
డాసె౯ా సతిక౯ా | (బవరాకారము బూని, కాని నిజరూవం బూ 
నుచో దత్సుర । |(ప్రవరుం గాంచి వరూధినీముఖము నిధ్వం 

సంబు గాశేమగున్‌ ౩ 6 


14 
సమస కాసరమా విక స్వరవి కారము జూపీ సరాగమందువా 
పూరణ, ఉ॥ (తోసిగుహోపలంబు చని దోహిగ దమ్ముసి నెంచి 
పములా | జేసెను వాలి, యర్యజుడు నీయెడ (బేముడి లేక 
కాదగెక్‌ | దా సకలంబు నెప్పె; ay నమ్మక తిట్టుచు వాలి 
యిటచేెకా | కాసరమా, విక స్వరవి కారముజూపీ సరాగ 
మందువా॥ 7 

(కాసరము=దున్న పోతు, 

సమస్య, అరాంగీకృతి వ్యర్థమై చనియ లంకాధ్యకు 

మోనోద్ధతి౯, 


పూరణ, శా వార్గుల్‌మోసినకీతి యార్పుచు గపుల్‌ 
వ్యాపీంచి మండోదరిన్‌ | మూర్భంబుం దన(మోలసీడ్చిరపుడా 
పూబోడి రాత్రిం చరుల్‌ | వగ్గిల్హంగను సీత నీయుమను చుకా 
వ్యాకుచ్చె సీదీతి నీ | య గ్భాంగకృతి న్యర్హమైచనియె, లంకా 

ధ్యక్ష, మానోద్ధతిన్‌ 1 8 


సమస్య, లకి మాధవ సింవావాహనల _ వాల్ల భ్యంబు 
సంభావ్యమౌా. 

పూరణ, శా॥ యక్ష్మఘ్నీం దులదూగు సాష్టదుమతితో 
నర్చంచినం జూలు స్య | ర మ్మాభృత్తును గాని మట్టినయినకా 
(బహాగ్జండమం లైననున్‌ | సూక్షగ్ణెంబై నను నీయ, (శ్రీని మను 
సక్‌ శోభక్యాబసాదించు స్‌! లనీ, గ్రమాధవ సింహనాహానల 
వాల్ల భ్యంబు సంభావ్యమౌా 1 9 


15 


సమస్య. శాంతిగమించె గాలగతి గోమ్మణె సూర్యశశాంక్‌ 
తారకల్‌ , 


పూరణ. ఉ| వంత యడం” నెల్లెడల చెడియు బంటయు 
గొబ్బియాటలున్‌ | వింతగుము'స్ట లల్లురకు వే కగు పండుగ 
'వెండివచ్చె గా ఎంతయు 'రాశ్యరంబు | భమియిం చెను గుమ్మర 
సారెబోలి సం | (కాంతి గమించె గాలగలతి గమ్మజె సూర్య 
శశాంక తారికల్‌ ॥ 10 


సమస్య, ఆకులపాటుగాంచి యిపు డాకులపాశెైనయంగ 
చేటికిక్‌. 

పూరణ, ఉ॥ లోకములోన గొంద అబలుల్‌ మరణంబన భీతి 
శైందశే | యాకులు పండి 'రాలిపడునట్లు మునుష్యులు పండ్రి 
వృద్గుల । నాకము జేరుచుండుటలు నై జము, చావెపుడై న 
దప్పునే | యాకులపాటుగాంచి మనమాకుల పాచునయంగ 
నేటకిన్‌ 1 11 


సమస్య. మధురాయ త్త విర క్షచి త్తమిది మామ ర్యాద 
గాపొడునా, 


పూరణ, వు మధురంబోవగ సిదమయ్యె మనలక్రామన్ని ౦ప 
డస్తన్గనో ౪ రధము ల్‌ నిండవటరిచు  గోపవనితా(వాతం 
బాగింబక్కె- దా | మధిక వేమ జరింప గృమ్షుడటుగాకం చడద్వి 
ర కిం గనె౯ా। మధురాయ త్రివిర కచిత మిది మామర్యాద 
న! —3 అతి ఆనీ 

గాపాడునా॥ 12 


16 


సమస్య, మాన్యుం డే పరిపాలకుండయిన స్వామ్యుంబుల్‌ 
(వజూవాళివో, 


పూరణ, శా, ధ న్యాత్ముల్‌ మగధక్ష మాపతులు విద్వద్వంది 
గుల్‌ వకార్య రా | జన్యుల్‌ సజ్జన లెన్న గామముల బంచా 
యక్పభల్‌ నిల్చి న్యా। యాన్యాయంబుల (గామపాలనపు 
న్యామ్యంవ్రీయ శే 'నానికిన్‌ | మాన్యుండే పరిపొలకుం డయిన 

స్వామ్యంబుల్‌ వజాపాళివా | 18 


సమస్య. తలపై పక్షము లుంచి గీడ్వణచువత్సిల్మొ బ్రేశ 
సౌభాగ్యమున్‌. 


పూరణ, మ॥ తలలుంగాడని కొన్నిపష్మతికల (వాతల్‌సూచి 
ఛాపొసము | స్య లలిలా శేష గడుం (జాధనపునష్టం బెంతొ 
వాటిల్లు జె | యుల ఏిడ్య్యాహలే మచే తలచి ఛే, యు బే 
కముం గొల్పు.నా | తలపై పతుములుంచి గీడ్వఅచువత్సల్‌ 

దేశ సాభాగ్యముకా | 14 


సమస్య, _స్త్రవమ్ము౯మార్చంగా జరుగన్రకథల్‌ స్వాంత 
నములన్‌ 


పూంణ (శిఖరిణీవృ త్తము) అవశ్యంబున్వీం దుం డనుప, జని 
యత్యెంతమగు గా, రనమ్ముుం గూడక్ష ధర్మజుని గుశల ప్న 
లకీగాక్‌ | సవమ్నుంజేఢెక్‌ సంజయుడు, వినిచెళ కూ పునుడి 
వా!। _స్తవమ్మున్‌ మార్చంగా జరుగ వ్రకథల్‌ స్వాంతెనములన్‌ | 


17 


సమస్యు ద త్తపనివ_ తోడి, శీ), వరాళి, కల్యాణే. చిప్‌ 
వాటాల చం నిరీ సృ తొర్భము రాకుండ సీతాకల్యాణ 
పరముగా పూరించునప, 


పూరణ గీ! భయము భె ధైర్యముతో ( డీ వదలి లక్ష్య 
రీతి బల్మిత్రో మిశ్ర్రీకరించి పె పెనగి 
భూవళశాళి వీగిచ నె, నె; రాముడు శివ విలు 


వితిచి కల్యాణి సీతను బెండ్లి యాడె. 16 


సమస్య, మలతో యుద్ధము దప్పగెప్పుడును గామ్య పా ప్లీనై 
సోదరుల్‌, 


పూరణ, మ॥ అలఘుల్‌ పాండవసోదరుల్‌ గహానవా సాంతంబు 

నన్‌ వారిభూ | ముల నిమ్మంచడుగన్‌ సుయోధనుడు దుర్చు 

స్ట్‌ వినండంచు స, ద్విలసన్నా శన్యుడు నందనందనుడు 'సిప్పెళ 
అ శ 

రుకిణీసత్య భా 1 మలత యుద్ధము దప్ప దెప్పుడును గామ్య 


(ప్రాప్తికై సోదరుల్‌ ॥ 17 


సమస్య. దత్తపది. పునర్వసు, భరణి, స్వాతి, మూల, 
జ్‌ క 
నక్షత్రముల వేళ్లు, నిర్దిస్ట్రా్థ ము రాకుండ దేళసాభా 
గ్య మును వబోధించునది, 


18 


పూరణ, చం[ ధరణియగుం బునర్వసుయుతంబుగ, నేత్రము 


శాలి కడకు 1 శతి భరణియగుం, దటాకములు ese 


స్వామువారితో ॥ | బరగును, మూాలలన్ని టను బాకీముపరల 


గల్లు, వార్చి ది|క్కరుగ కనందికొండజల మాంధవసుంధ్రరమిాద 
చశాఆగక్ష్‌ | 15 


సమస్య. దత్తపది; (శ్రీముఖ, భావ యువ, భాతి, సంవ 
త్సిరముల వేర్లు. నింపారమురాకుండ భారశతారముగా 
౧ “దబధి థి 
బూరించునది. 


అగ wr 9 Ka క ణ్‌ 
పూరణ, గీ! (క్రిముఖ ప్రసన్నుడు యుధిష్టికుశు పవన 
సూనపార్గమా(టేయులు సుస్వ్య భావ 
థి 


యువతి పాంచాలి గొల్యుండి రొరులవంచ, 


థాత్మవాతను దాటంగ దరము గాదు 19 


సము స్య రవ మేమాగతేము జాటీనకా విజయప్మ గాంగుల్‌ 
(పకాశించునే, 


పూరణ. మ స్తవనీయంబుగ భారతోర్వి జయముల్‌ సాధించె 
శే "ర్భంబు జ | | నవతకళ్లా నొక క్‌ పజపట్ల జూ గను కాంతం 
బే ల్లెడలా సంధిని౯ | మివ్రులం గోకి ఎనైననున్‌ షరతు లంగీ 
శారమా పట్ల గె; రవ మేమా త్రముజాటీనన్‌ విజయని(కౌం 

తుల్‌ పకాశించునే | 20 


19 


సమస్య. మేషం, మకరం, రాసులు, ధనం, ధాన్యం, సంపద, 
నిిఘారము రాకుండ రూమాయశథాం ముగ బూరించునది, 
దిటభి థి 


పూరణ, గీ॥ రహి నిమేవంబు వామకరంబున విలు 


నిలిపి, (స్ర్రీవధాఘంబు నెన్నియును దాట 
కను శ్రరాగ్నికి నింధనంబు నోనరించె 
గురునిమాఃట (పాధాన్యంబుగ రిఘువరుడు, 91 


సమస్యు, ధాన్యము కావలెకా మనకు ధన్యముగావ లే జాతి 
సోడరుల్‌, 


శీదముల్‌ | నహన్యము జేయు జెన్నటికి జూడకు డాత్మ బలంబు 
పంపి, సౌ। జన్యతి చె 
భక్తి ప్రా! ధాన్యము కావలెక్‌ మనకు ధన్యము కావలె 

జాతిసోదరుల్‌ 1 22 


సమస్య, వరాలు చెల్చుకొన్న నారి టౌఢి యెంత ఫీవమో, 


పూరణ, (పంచచామరము) పశా|క్రమించి వీజపూర్న వాబు 
కటలన్నియు౯ | బిరాన గైకొనెన్‌ శివాజి, పీకతోడ సింహా 
ఘడ్‌ | హరించి చే స్వతంతసిస్థినందె యుద్ధమందు జ్ఞ | 
వరాలు గెల్పుకొన్నవారి (పౌఢి యెంత తీ వమో॥ 2 


సమస్య, నవచైతన్య సమైక్యలేల్‌ మనకు సంభానించు 
వైశ్వర్యముల్‌ = 


ఇ 


20 


పూరణ, మః _స్తవనీయా్యపతిమానసాహసపటుత్వం బొప్ప 
నై న్యంబులా | హనముంజేయ. లసప్వి భేయతను (ౌక్ట్యల్‌ 
దలం దాల్పుచుకా | యువకౌళుల్‌ పని సల్పగ్యా నిఖలపత్స్‌ 
చేతముల్‌ సర్వమా | నవషై తెన్య స మైక్యతల్‌ మనకు 

సంధానించు నై శ్వర్యముల్‌ 1 24 


సమస్య, (గహణంబున్‌ విదలించి భారత ప్రజ్మా వాతేంబు 
మేలందుత్ర౯. 


పూరణ, మ॥ (గహణంబందున రాహుశేతున్రలు (మింగంగా 
నభోవ్కీకి౯ా | తుహినాంశుండు బహిర్భ మించి యురు చేథో 
మోదపూర్ణ (ప్రభౌ। సహితుండె వెలుగాందు చుండునటు 
లక్రా చె నాగవా గ సమా । (గహణంబున్‌ విదలించి 
న్ని న! 
భారత్న్మవపజ్యావాతంబు మేలందుతన్‌ | 95 


సమస్య, (సరాభవసంవత్సెరాదిన నిచ్చినడి) దోవకాల 
మొసంగు సంతేవగరిమ్రు, 


పూరణ నీ పంపరాభవవక్క పరాభవ యుగాది 
భూవపతిగుడిం బంచాంగమును విని శ్‌ 
హార హగా.కురిచు సుతియింప ననువయిన (వ 
వాట 
దోవకాల మొసంగు సంతోవ గరిమ | 96 


సమస్య. నాపతి మాణీనక్‌ జయము నాట్య మొనర్చు వె 
వంచ కావనిక్‌* 


ల 


పూరణ. ఉక ఆపగశాన్సు ఘోరముగ నాజి యొనర్చి పడంగ 
గౌరవ | మెద్చైపతి యాత్మసేవ కద్ధికారిగ _దోణునిజేస్కె నాత 
డున్‌ | భూపతితుండు గాగ గివిపుతుని నాధునిసల్స గాని, 
చే| నాపతి మాజీనన్‌ జయము నాట్య మొ నగ్స్చు నె వంచ 

కావనిన్‌ ॥ 27 


సమస్య, యణ కృషీ నిర్విరామముగ సాగవఅన్‌ మనదేశ 
మం౦ంతేటకా, 
పూరణం చం! గుణగహితంబు చైన మనకుం _బబల (పతి 
పకుమై 'పతి। తుణమునుగసాడ మోద దుముకం కమక్రిం చెడి, 
సంధి చేసీయుక్లా। తృణమును బోలి దానిని నత్మికమణం బాన 
రించు పాకు ర। తణకృమీ. నిర్విరామముగ సాగవలెక్లా 
మనదేశ మంతటా | - 26 


సమస్య దత్తపది. వారు, మిరు, తమర్కు మేము. ఇవి 
సర్వనామములు, విరిషారము రాకుండ భారతా రముగా 
దబధి థి 
పూరించునది. 
పూరణ గీ! పోశెనైండ్రి పూనుచు డెలివారువముల, 


బోర బెన్ష దక్రా గిమో్మానువై ర్తి ఫిడ్ర 
౧ a ౧ 
గతులచేత మరుదై వ్రద్య సుతులు పోర, 


నోడకుండ నీసై న్య మేముండ గలదు, 29 


సమస్య. దత్తపది _ చేమ్క క్రంద, వంగ, చిక్కు-డు. ఇవి 
కూరగాయల చేమ నిర తౌరము రాకుండ దేశభ కి పరముగా 

౧ ణా థి ఇ న 
పూరింవవ లెను, 


22 


పూరణ, ఉ॥ పొందును నేరువంగవలె, బొర్లు గనళావలె 
(శేనుచే మహో । నందముతోడ, దేశమ యనన్‌' నరులౌ నది 
మ్య్షగాదు సు; మ్మాందణు భేదముల్‌ మచి స్వార్ధము మాని 
తిగజా చరింపుడీ | కందళి తెకమత్యమున గడ్డు సమస్య లమధ్య 

జిక్కుడు౯ా ॥ 99 


సమస్య, ద త్తిపడి?_ వెడి, వెండి, రాగి, ఉక్కు, ఇఏ లోవా 

ముల శేరు, నిరిప్రూారము రాకుండ చేశభ 
౧" దటధ 

వలెను, 


పరముగా పూరింప 


క్రి 
—2 


పూరణ. గీ! భూతేలంబు పై డిసన బోన్రనట్టి 
(ట్రాక్టరుల వాడి వరి జొన్న రాగి, పంట 


లలరి వెండి వెండిని పండ సలుప వలయు 


జీడపుర్వు నుక్కు సమయ బేసి రైతు, 81 


సమస్య. అన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృషస్ష 
రాశియా, 

పూరణ, ఉ॥ అన్న నెణింగి యిట్లు గబురం పెను రుక్మిణి, జె "రి 
శేనుకో | య న్నను నెల్లి వైద్య వసుధాధిపుకుం గొననుంజె 
గోరుచే। న న్ననుపిల్తురూప నిను నన్యు వరింపను, నిన్నె, 
యెొవ్వు శే | మన్నను భర్తగా గొనిన యన్ను లమిన్న యదృసష్ష 
రాశియా! 82 


సమస్య, కారులకు బండు గయినదీ తీరు వలన. 


23 


పూరణ, గీ అలర (బజ సువర ర్ల నియం త్రనాజ్ఞ నిపుడు 
సడలచేసె (బభుత్యంబు అలర 
మడిసె దన్నిరుద్యోగసమస్య, స్టర్హ 
కారులకు బండుగయిన దీతీరు వలన. త్రై 


సమస్య. మాలను నిశెండి నిండి _యసిరి మనుజ్లుల్‌. 


ఆ, 


పూరణ, కం॥ చాలని వాన, నధికవ 
రాలను, సీయేట, కొన్ని (వపముఖపుర పాం 
ల, నదీతీర గా 
మాలను, సీరెండి నిండి (మోరి మనుజుల్‌ , 84 


సమస్య. పాటుపడిన వారికెట్లు ఫలితము గల్లున్‌. 


పూరణ, కంy పాటవమున విలువిద్యకు 

చాటుపడుచు గోవునేసె ఛానుజు డేమ 

'ర్పాటున, దినె శొపము, పొర 

పాటుపడిన వారి కెట్లు ఫలితము గల్లున్‌ . న్టీర్‌ 
మజీయొక పూరణ, కం॥ చీటికి మాటికి నే మొగ 

మోాటము లేకుండ చ్వ్యుముల యిండ్లను a 

కాటకపు దినములన్‌ సా 

పాటుపడిన వారి కెట్లు ఫలితము గల్టున్‌ = రథ 


సమస్య. నవర్శాతి పూజలు, దసరా శర ద్మాతులు పరముగా 
ఫ్రూరింపవ లెను, రణముల్‌ పూజలు పండుగల్‌ (వతీములున్‌ 


_కాకామ్య సంసిష్మో 
థి 


24 


పూరణ, మః (వణుకుల్‌ పూజలు సేనీ రంబను సురల్‌ భ కీన్‌ 
జగ దతునే రణకుంశుక్‌ మహిషూసురుందునువు; గౌర వ్యాళి 
నోడింప ఫ। ల్లుణు డర్చించెను జము గొల్చి హరికా గోపుల్‌ 
శర్మద్యాతి, తో। రణముల్‌ సూజలు పుడుగల్‌ (వతములుక్‌ 

(బా కామ్య సంనిస్థిశే 1 87 


సమస్య, మోా పూజలవలన గలుగు మేలు గొలదియీ. 
పూరణ. కం! కాపాడు భారతము నని 

యోనీన కొలది నవ రాత్రు లొనరించెడి గె 

కీ పూజ విజ నుదశ్గమిశ 

మోాపూజలవలన గలుగు మేలు కొలదియీ॥ 88 


సమస్య, (దీపావళి కిచ్చినది] పాలు వెలిగి మాడు పంట 
రిపుల, 
పూరణ. అ।వె। కీటకములు సేయు గీడు పంటలకు, ది 
పావలళ్ళీనిశీధి దైబలు వేడ్క 
జనులుగాల్పు బాణసంచ వెల్లించు దీ 
పాలు వెలిగి మాడ్షు పంటరిపుల. 9 


సమస్య. కరి సింహముమిోద నెక్కి. కదిసెన్‌ దనుజుకా. 


పూరణ, కం॥ సురనాధు దోలి మపహిషా 
సురుడున్‌ ముల్లోకములను క్రోభ పబజుపగన్‌ 
: దురితివినాశంకరి గాం 
కరి సింహముమిోాద్ర నెక్కి. కదిసెక్‌ దనుజుకా, 4) 
\ 


| 


న 


[ 


స. 


25 
సమస్య, వసి లంకను గాలి నెచె (బత్యక్షముగన్‌, 


పూరణ. క0॥ వినటయు లంక హనుమ గా 
ల్చె ననుచు మున్ను కాని కాలిచెను శొబె 
జ 
కును బోతరాజిపుకు, పా 
వని లంకను గాల్సినె చె (త్య కుముగ౯. 4] 


(ఇటీవల పాకిస్తాను తోజరిగిన యుద్ధములో, అమెరికా వారు 
వాకిస్తానుక్రిచ్చిన శాబరెటు విమానమును పోతరాజను యాం 
న! జరం 


సమస్య, తర్వాణిందరి చేరి వేడిన మనోధైై ర్యంబు లాభించదా, 


పూరణ, శాొ॥ గరి పేతసు యోధనుంక్షు (దుపదమ్మో పాత్మ 
జామానమున్‌ । గుర్వీర్ష సక్‌ హెరియింపబూన సభ గర్హుండా 
త్శలో గుందియున్‌ | సంగం బోర్చి దురుకులా డెను నృపేష్టం 
అనీ అ 

బుం దలంబోస్తి యం |! తర్వాణి దర వేరి వేడిన మనో 
ఛైర్యంబు లాధభించడా॥ 42 


సమస్య. శాన నియం తేణము (ైజకు ధైర్యం వచ్చున్‌ * 


పూరణ, కం! నానాటికి బెంపొందు జ 
నానీకముణోడ బంట లధికము మనచే 
శొనం గల్లమిచే సం 
తాననియం తణము (పజకు ధర్యం బిీచ్చులా. 48 


26 
సమస్య, సన్న మగుగాత సుఖము మా జాలి కెప్పుడు, 
పూరణ, శీ! అల్లరులు శ్రేక్‌ మెం దనై క్యతయు లేక 
సమ్మెలును నిరాహారదీక్‌లును తేక 
లేము యాహారపు గొజత లేక స్నుప 
సన్నమగు గాత సుఖము మా జాతి శెపుడు, 44, 


మస్య దత్తపది? రవి, శని బుధ గురు, ఇని గ్రహముల 
ప్ల. ని నిక్లీ తార్థము రాకుండ భార తార్థముగా పూరించునది, 


రణ, న్‌ ఏన్ని కొను మంచడిగె శి యిందసుతుని, 
నశ ని పొాతమువలె పోరు యాదవులను 
వీడి ధీశ క్తి క్రిడా కోటుస్నాక 1 విజయు డింది 


ణీ ర్డ 


న 


శక బుధగురువంద్యుని నెన్నికొనియె 45 


మతటియొక పూరణ. కం॥ గురుబుభధసురసన్నుతు ముర 

హరు నశ నిధరాభివంద్యు వారిని నరవారిన్‌ 

సరవిం (క్ట ంచి యుధి 

ప్టిరుడుం గరోపురికి సంధి సేయగ బంపసెన్‌ 46 

(అశనిధర= వ(జాయుధమును ధరించిన దేవేంద్రుడు) 

సమస్య, దయ శేఖలు దో చుచుండె ధవళారుణిమన్‌ . 
పూరణ, కంక [వీయ మిసగక్‌ ఛాస్వద్య 

రయుతేవధియెన దోణవగముం గపిసం 

చయము గన, నందు సూర్యో 

దయశేఖలు దోచుచుండె ధవళారుణిమన్‌. 47 


27 
సమస్య జావళి ముద ముందు సౌఖ్య సంపద లబ్బన్‌ . 


పూరణ, కం! గోవిందుడు సభన్‌ గురు 
భూవిభు గని పల్కె సంధి పొసగినచో సు 
(శ్రీ వర్గిల్లి సకలమను 
జావళి ముదమొ౦దు సౌఖ్యసంపద లబ్బ౯ః 48 


సమస్య! ధుకికి౯ దూరములౌ (ప్రసంగములు చేతో మొద 
ముం గూర్చునే. 


పూరణ, మ॥ కురురా జంపిన సంజయుండు జముకొడ్కు-౦ 
గాంచి భాగ(పస | కి రవం అేనియు శీక యిట్టు లన్నె శాం 
తింబూను డీ బంధు సం | వారణల్‌ నెత్తురుకూడు మానుడనె 
సారాంశంబు లేనట్టి మా | ధురిక్రిన్‌ దూరములొ (ప్రసంగ 

ములు చేతోమోొదముం గూర్చునే | 49 


సమస్య పంచ తం తము చిత్రస్టభావ మరయ. 


పూరణ గీ॥ కౌరున పీకారు జను నిమ్మొకనికీ సొమ్ము; 
నడచు వాని నేత్రమ్ముల బడును దుమ్బు, 
రమ్యవార్యంబుదరి కుటీరము గద, (ప్ర 
పంచతంత్రము చిత్రస్వభావ మరయ. 50 


సమస్య, దత్తపది: గని, వని, ముని, పని సర్దిన యు 
రాకుండ లాకు పూరించునడి 


28 


పూరణ, క్రం॥ దురితము చెఖుగని పరముని 
హరిని యుధిష్టిరుకు వేడి యంప నియతితో 


నరుదెంచె సంష్థకా ముర 
హారి యంధావనిపు గాంచ వా సీనగరికికా స్‌] 


సమస్య, కేముం గని పండికుండు కలవర మంచెన్‌, 
ఫూంణ. కంక జలముల బడవను, నీదుట 
'దెలియని బుధు డొకడు సన్మ నది నడుమ జంరూ 
నిలవశమున మునిగెడు నా 
కలముం గని పండితుండు కలవర మందెక్‌ ర్‌ 
సమస్య, ఆవనిరెకి మూజువడియె నయాన్టజ్ఞ సేవ్‌, 
పూరణ గీ! అనిలసుతుడు (ౌపదియు విపారముగను 
వనముళో నుండగా వాయువగత వారి ' 
ముందు పడియె సౌగంధిక పుష్ప మొకటి, 
ఆ విరిక్రి మోజుపడియె నయ్యాజ్ఞ సేని, ర్‌క్రి 
సమస్య, తమ్ములు రాలీపడవి ఏతఎక పె వబువాతే 
Ce I జం 
సిమ్ముగన్‌. 
క్స్‌ 
పూరణ, ఉ. ముమరమెన వేడ్క. దన పుష్పవనమ్మున 
సత్యితో విహార మొునరించు చొక్క-రుగు (పక్కను నా:1న 
క్త 
పారిజాతవృ 1 తమ్మును గాంచి కృష్ణుడనె దక్కని దృశ్యము 
జూడు బొరిజా | తమ్ములు కరాలిపజ9ం వితిక పై వబునాత 
a3 యా 
నిమ్మాగ౯ ll 54 
= కియా 


షి 
అతర సమస్యలు 
1965 మే నెలలో నరసరావుపేటలో GLLA లై సరి 
వద్ద జరిగిన భువనవిజయములో నిచ్చిన సమస్య, 
దివ్వె 'వలుంగు చుండిన గదిన్‌ నలుమూలలు నిండె జీకటుల్‌. 
పూరణ, ఉ॥ దివ్వె "వెలుంగు చెప్పుడొక చేవగ్భహంపు గదిం 
టవల్‌ నికల్‌ | నివకిలంగ నంత నళినీపతి (గుంశెను బళ్స్చి 
మంబునకా ॥ సవ్వడి త్రేంట్లు జిక్కె_ వనజంబుల, గన్పడె గత 
'వెల్తురా | దివ్వె నలుంగ్వ-చుండిన గది నలుమూలలు నిండే 
జీకటుల్‌ ॥ 1 
సమస రామునిగొల్సి సుమతికఏ రాకుసు గాంచె౯ం 
పూరణ, కం॥ భీమకవిజననకథ యిది, 
భీ మేశ్వరు డనెడిపేర' వెలయు చు (చావా 
రామమున నుండు గారీ 
రాముని గొల్చి సుమణి కవ రాతను గాంచె. 2 
(కవిరాక్షనుడనగా వేములవాడ భీమకవి.) 
సమస్య, హరుని కరంబులందు గలరారుచు నుండెను శంఖ 
| చ్మకముల్‌ = 
పూరణ, చం॥ పరునడి దుస్రబుద్ధి దను బంపగ వచ్చిన చంద 
హాసునిన్‌ | గర మనుర కితో విషయ గాంచె, హలాది సులశ్నీ 
తంబులై।! పరగు దదం(ఫివా స్తతలపాళిపరీమ నొనశ్చె, 
దన్శనో | వారుని కరంబులందు నలరారుచు నుండెను శంఖ 
చక్రముల్‌. కి 
సమస్య, ఫక్కున నవ్వె శారి తల ాలను బోయుచు రాడ 
మౌళలిపై, 


30 


పూరణ. ఉ॥ మక్కువతోడ గారి వారును సక మందున 
_్రాలు పోయు న। ప్పక్కడ నున్న చందుతలయందు బెన్‌, 
బడెగాని గౌరి దా। నక్కట పోయుటల్‌ హరునకా శ్లశికా 
యను నూహ పుట్టగా । ఫక్కున నస శారి తల(బౌలను 
న బోయుచు రాజమౌళిపై 4 
సమస్య, పతి పతి గలీయంగ నొక్క పె జనించెళా. 
పూరణ, కం॥ (థుతిహితమగు గాంధ్రర్వపు 
గతి దువ్యంతుని వరించి కణ్వాత్రమ మం 
డతివ శకుంతల లాలిత 
పత్తి పతి గలియంగ నొక్క పట్టి జనించెల. ర 
3 సమస్య, ఆబును మూడు గూడ బదునాజగు రెంట గుణింప 
నాల్ల్పగులా. 
పూరణ, ఉ॥ ఆరయ చితిమా గణనమందున నాబటును 
మూడునుండి మూ । డాటును తీసివేసి గని నంతట రెండు 
"నేకు నెట్లు సొం,। పారునొ, యట్లుగాక సరియా గణనంబున, 
ఇంటితోడనె | దాబును మూడు గూడ బదునాజగు శెంట 
& గుణింప నాబ్లగున్‌ ॥ క 
(68—86=27) 2+(5+6+8,=16. 2xX2=4 
సమస్య, రాభేయుడు గండినెక్కి- రావణు జం పెన్‌ + 
పూరణ. కం॥ రాభాసుతు డెవ్వడు గిరి 
జాధిపుడే డెక్క తిరుగు, నవవీపుతీ 
నాధుం జేమి యొన్చెను, 
రాభేయుక్సు నందినెకి, రావణు జం పెన్‌, 7 


31 


సమస్య, రావణవావానుడు గొల్బ్చె రావణు ఛీతిన్‌ . 
పూరణ, కం! చేవం గల్లిన దెతే 
యావళితో మేఘనాదుడనిలో వీకెన్‌ 
చేవేం[దు "గెల్వ నా యె 
రావణవాహానుడు గొల్చె రావణు ఛీతిన్‌, 8 
(వరావణవాహానుడు = ఏరావతిమెక్కు- డేవేందుడు 
సమస్య. ద తపదిః_ దరి, వరి కర్కి మరి (ప్రాస స్థానమున 
లీ ® 
నుంచుచు, భాగవతార్ణిముగా కందపద్యము 
పూరణ, కం| దరిసెనము వీలు గలుగ దె 
వరివాడ వటంచు ద్వారపాలురనిరి లో 
గరివరదుడు శయనించెడి 
మరియాదగ నోకుచేల మరలి చనగదే. 9 


సమస్య, వారలు పంచపాండవులు వారధి కట్టిన వానరుల్‌ 

నృపా, క్రమాలంకారము కాక పూరించునది, 

పూరణ, ఉ; (కూర నిశాట సంహరణకున్‌ హారి పూర్ణ 

నరావతారముల్‌ | ధారుణి దాల్చిన్సపు దలదాలిచి రా నిభు 

మాట లెల్ల చే। శూరు లనన్‌ బకిశ్నితుని జూచి శుకుండు 

నిటుల్‌ వచించెన | వ్యారలు పంచపాండవులు వారథి కరన 

వానరుల్‌ నృపా ॥ 10 

స్వస్య, చాలువుగ రామలత్మణులు సీ్రకు దమ్ములు శంభు 

డన్నయున్‌ * ఈ పూర్వసమస్యను శ్రమాలంకారము 
కాకుండ పూరిం'చునది. 


32 


పూరణ, చం! పీలిచెను a శంభ్రుడను బేరున నగతనూజు 
బేర్మితో | బిలిచెను దల్లి సీకయను పేరున రెండవకౌన్సు, 
బిమ్మటన్‌ | |గలిగి9ి “రామలక్షుణుం నంగవ, లయ్యుక 
వావు లెంచగా । జెలువుగ రామలతస్త్రణులు కటు దముులు 
సంభు డన్నయున్‌ ॥ 1] 
సమస్య. వాసన శేకయున్‌ యతియు (ప్రొసయు లేకయు 


జంపకం బగుక్‌, 
పూరణ, ఉ॥ ఈ సతిమోము పద్మకుగు, స్‌ కుణయుగగము 
చంచరీకముల్‌ \ (శ్రీసఖదంతికుందములు 'జెల్వగు, 


న్‌ నోన్టము బింబతుల్యమా। నాసిక యంద చందమును నాణ్యము 
వృత్త po చెంచిమూడగా | వాసన లేకయుకా యతియు (భా 
సయు వ్రేకయు జంపకం బగున్‌ ॥ 12 
(ముకుునకు వాశన లేనప్పటికి వాసనగల చంపక (స పెగ) పుష్పముతో 
బోల్చ్పవచ్చుననియు. యతియు (పాసయు లేనప్పటికి వృత్తము (గుండము) గా 
నుండుటచ్చే వృత్తములలో నొకటయి యతి వాసలుగల చంపకమాలతో బోల్ప 
వచ్చుననియు భావము.) 
సమస్య, రాముని పుత్రుడౌచు భృగురాముడు సీతకు నాధు 
డయ్యెడున్‌. 
పూరణ. ఉ। రామవివాహగాధ, భృ శురాముని జన్మక థా 
విశేవముల్‌ | పామరు డొక్క-రుండు విని వన్న మొనర్చగ 
జెబ్బ నుతరం। వీమెయి, జన్మ మొంఏ వెలయించెను జక 
—3 
ధరుండు శేణుకా | రాముని పుతుడౌచు భృగు రాముడు 
సీతకు నాధుడయ్యెడిన్‌ ॥ 15 


——్ధe™ కా 


శె 


ఖల. 


జ | en ॥ 


ఈ గ్రంథకర్తయొక్క. యితర గ్రంధవులు 


ననా 


1... భార్తతగర రామాయణము: - పతిపద్య మందును 


నింకొక పద్యము గృర్భస్ధమై యుండి మూలపద్యములు రామా : * 
యణారమాను గర్భ స్థపద్యములు అననం? నిచ్చును. 


శ్రీ). చెళ్ళపిళ్ళ వేంటశా క్రి గార ని సిఆర్‌. రెడ్డిగారు, 
(శ్రీ వరసా రి శాస్త్రిగారు చిలకమ ర్తి అక నరసిం 
హముగారు మొదలగు 'పలువురు పండితుల సదభి పాయముల 
బడసినది, 1986. 87 క్రిరిలలో బి, విద్వానుకును,. 1956లో 


! భాపా, పవీణకును పథ్రసనియ్మ గంధముగా నుండినఏ, దీనిని బి 


ఆం ధభారతీ తీర్ధవారు 6_5_తికెన కవితా కోవిదయను విపు. 
నిచ్చిరి. టీకగల (ప్రతి 1-00 


2 సచశ్వేశ్వరశతకము, (పకృతి, మూలమున భగ 
వంతుని కొనియాడు శతకము 


025 
8. మాచర్ల చెన్న కేశవ శతకము 
4. గురజాల యిస్ట్రకామేశ్వర శతకము 
ర, _పల్నాటివీరగాధ_-వచనము 
6. నాగార్జువకొండ చరి.తము-వచనము 
7. _పల్నాటిచర్మితము-నచనము 0_50 


SLALL LL LLLLLLMALLLLLLL LLL LLL LS LL LLLL LLL LLL DLDLLLL LLL LA LLL LLL LLL LS LLL LLL LLAL SI LVI» 


వలయువారు :- రావిపాటి లమ్మీనారాయణగారు 


ఆంజ నేయస్వా మిగుడి వద్ద అరండల పేట. నరసరావుే పేట గుంటూరుజిల్లా. 
యని (వాయవలెను. 


శార్వాణీ (గెస్‌, నర్సరావుపేట. 


bs mn శ ReWavron | 
pate | ౫9] 
| ఇక | 


